*tegistered No. M4345. 


యుద్ద న 


టక, 


వాల్యుం m.] 


1942 వ సం॥ మే నెల 8 వ తేది శుక్రవారం 


[నె 18 రు, 


మెడగాస్కరు దీవిని బ్రిటిష్‌వారు ఆ క్రమించుట, 


ఈ ఆ క్ర మణవల్ల యుద్దతం త్ర ప్రయోజనములు. 


తూర్పు ఆఫ్రికాకు సమీపంలో మెడగాస్కరు 
అనే దీవి ఉన్నది. ఇది (ఫెంచివారిది, దీనిని 
ఆ[క్రమించవలెనని జపానువారు సంకల్పించిరి. 
ఈ సంగతి తెలుసుకొని బ్రిటిష్‌వారే దానిని 
ముందుగా మొన్న ఆ(క్రమించినారు. దీనివల్ల 
యుద్ధ తంత్రమునకు చాలా ప్రయోజనాలు 
కలవు.---- 

(1) హిందూమహాసము ద్రంలో త్వరలోనే 
జపానువారితో నౌకా యుద్ధం సంభవింపగలదు. 
ఈ మెడగాస్క_రులో బ్రిటిష్‌ నౌకాదళం మకాము 
చేయుటవల్ల, జరుగబోయే నౌకా యుద్ధంలో 
(బిటిష్‌వారికి జయము కలుగుటకు అవకాళం 
కలదు. ఇది చాలా మంచి ఆయువుపట్టువంటి 
సావరము, 

(2) అమెరికానుంచి అనేక నావలు యుద్ధ 
సామగ్రులతో దక్షిణాఫికాచుట్టు తిరిగి మెడగా 
స్కరు (ప్రక్కగా ప్రయాణంచేసి పరిషియాకు 
చేరుచున్నవి. పరిషీయానుంచి ఆ యుద్ధ సామ 


(గులు రష్యాకు చేర్చబడుచున్నవి. ఆ యుద్ధ 
సామ(గ్రుల సప్టయివల్ల రష్యావారు జర్మను 
సైన్యాలను చావగ్ధొట్టుచున్నోరు. కాని యీ మెడ 
గాస్కరును జపానువారు ఆక్రమించినట్లయితే, 
యీ అమెరికను నావలను (కోవలోనే ముంచి 
వేసి ఆ యుద్ధ సామగులను రష్యాకు చేర 
నిన్వరు. ఇప్పుడు ఆ ళత్రుభయం లేకుండా 
(ట్రిటిష్‌వారే దానిని ఆక్రమించారు. 

(8 మెడగాస్కరుమీదుగా' | అనేక ముడి 
పదార్ధములను జపానువారు (ఫ్రాన్సుకు పంపుతూ 
ఉండవారు. కాని ఆ సరకులు ఫ్రాన్సునుండి 
జర్మనీకి చేరుతూ ఉండేవి. ఇకముందు మెడ 
గాస్కరుమీదుగా జర్మనీకి జపానువారు యీ సర 
కులను అందజేయలేరు. 

(4) మెడగాస్కరును జపానువాళ్లు ఆక్ర 
మించినట్లయితే, అక్కడనుంచి వాళ్ల బ్రిటిష్‌ 
దక్షిణా ఫ్రికామీదకుకూడా దండెత్తగలరు, బ్రిటిష్‌ 
తూర్పు ఆ(ఫ్రికామీదకు విమానదాడులను జపాను 


2 యుద్ధ నంచిక 


(మా 


వారు సులభంగా సాగించగలరు, అట్టి అపాయ 
భయంకూడా తొలగిపోయింధి. 

(5) మెడగాస్కరును జపానువాళ్లు ఆక్ర 
మించుకొని అచట ఒక స్థావర మేర్చరచుకొని 
అచటినుండి సూయజుకాల్వవరకు విజృంభించి 
మధ్య (ప్రాచ్య ప్రాంతాలలోకి దండెత్తి రాగల 
జర్మను సేనలతో జపాను సేనలు కలిసికొన 
వచ్చును. అటువంటి అవకాశము జపానువా శ్లకూ 
జర్మనులకూ లేకుండా, ముందుగానే మెడగాస్క 
రును బ్రిటిష్‌వారు ఆక్రమించారు. 

అయితే, యిది (్రైంచివారికి చెందిన దీని, 
దీనిని బ్రిటిష్‌వారు శాశ్వతంగా ఆ[క్రమించుకొన 


"రెండు రంగములలో హిట 


డెయిలీ "బలిగ్రాఫ్‌ అను పత్రిక తాలూకు 
రాజకీయ విలేఖరి ఆ పత్రికకు యీ క్రింది రీతిగా 
(వ్రాసినాడు :.- 

ఒక మాసములోపుగానే జర్మను "సేనలు ర ష్యా 
లోని బాకూవద్దఉన్న కిరసనాయిలు గనులమీదకు 
దండయాత్ర సాగించక తప్పదు. తిరిగి యీ 
సంవత్సరం శీతకాలం వచ్చేనాటికి, జర్మనులు 
దండయాత్ర ముగించవలెనంటే, ఒక మాసంలో 
పుగానే దండయాత్ర సాగించాలి. ఈ సమయం 
లోనే ఇంగ్లాండు వైపునుంచి జర్మనీమీదకు తీవ్ర 
మైన దాడిని మిత్రమండలివారు సాగించగలరనే 
భయం జర్మనీకి కలిగింది. అందువల్లనే జర్మ 
ను సేనలు అటు ఇంగ్లీషు చానెబు సముద్రతీర 
(ప్రాంతాలలో ఎక్కు_వగా చేర్చబడుచున్న వి, అ 
క్కడ చాలా బందోబస్తులుకూడా చేయబడుచున్న 
వి. “నా సంకల్ప విధానము ” అను పేరుతో 
హిట్లరు చాలాకాలం క్రిందట జర్మను భాషలో 
మీనొకాంఫ్‌ ” అను పేరుతో ఒక (గంధమును 
(వ్రాసియున్నాడు కాని, ఆ (గ్రంధములో నిర్ణయిం 
చుకొన్న పధకము ప్రకారంగా హిట్లరుయొక్క 
యుద్ధ విధానం జరుగలేదు. రెండు యుద్ద రం 
గములలో ఒక్కమారుగా జర్మనుసేనలు పోరా 
డకూడదనే పట్టుదల హిట్లరుకు మనస్సులో బాగా 
ఏర్పడింది, 

అందువల్ల మిత్రమండలివారు జర్మనీమీదకు 
దూకించుటకు ఎంత బలమును సమకూర్చుకొను 
చున్నారనే విషయమై హిట్లరు కొన్ని అంచనా 
మదింపులను వేసికొనుచున్నాడు. అందుకు (ప్రతి 


వలెననే సంకల్పంతో ప్రవేశించలేదు. ప్రస్తుతం 
యుద్ధం జరిగినంతకాలమూ, అది శత్రువులకు 
చేజిక్కాకుండా టిటిష్‌వారే తమవళమందుంచు 
కొని, శత్రువును జయించిన తర్వాత, ఫ్రాన్సుకు 
తిరిగి స్వాతంత్ర్యము లభించినప్పుడు, దానిని 
తిరిగి ప్రాన్సుకు యిచ్చివేయవలెననే సంకల్పం 
తోనే (బ్రిటిష్‌వారు దానిని ఇప్పుడు ఆక్రమించారు. 
ఈ మెడగాస్కరును జపానువారు ఆక్రమించు 
కొనకుండా బిటిష్‌వారే దానిని ముందుగా ఆక్ర 
మించడం, జపానువారికి గొప్ప ఆశాభంగం. 
జపానుకు జర్మనీకికూడా గొప్ప పరాభవం, 


బాట్లరు కోరాడగలడా ? 


క్రియుగా _జవాబుచెప్పుటకు ఇంగ్లాండుకోస్తాకు 
ఎదురుగా ఉన్న జర్మను ఆక్రమిత రాజ్యాల 
కోస్తాలయందు తగినన్ని కట్టుదిట్టములను హిట్ల 
రుకూడా చేయుచున్నాడు. ఇచటి యుద్ద రంగ 
మును యావత్తు సిద్ధపరచుటకు జనఠలు రన్‌ సై సెట్‌ 
అను జర్మను ే "సేనానీని నియమించాడు. అతడు 
అక్కడ ఆయువుపట్టులవంటి ప్రదేశాలలో 
సిమెంటుతోను కంకరతోను నిర్మించవలసిన దుర్గ 
మ స్థానముల నన్నింటిని అతిచేగంగా నిర్మించు 
చున్నాడు, (బిటిషువారి సేనలను పం 
సేనలను అచట ఎదిరించ గల్లుట క్రై కొంత సేనను 
సిద్దపరచుచున్నాడు. ఇటలీ సేనలను రుమేనియా 
బల్గేరియా మొదలగు బాల్క్మను రాజ్యాల 
శేనలనుకూడొ తీసికొనివచ్చినప్పటికీ రీక, లక్షలు 
సేనగాని, 60 లక్షలు సేనగాని హిట్లరు సమా 
వేళపరచగలడు. అంతకంటె ఎక్కువ సేనను 
సమావేశపరచజాలడు, పె జెప్పిన సేన 
లోనే సుమారొక 5 లక్షల సేనను వెనుక శ్రేణిలో 
నిల్వగా యుంచుకొనవలసి యుంటుంది. రష్యను 
యుద్ధరంగంలో ఏ సమయంలోనైనా సైన్యం 
చాలకపోతే, యీ నిల్వ పై న్యాన్ని రష్యను రంగం 
లోకి పంపవలసియుంటుంది. 

రష్యాలో ఇంతవరకు జరిగిన యుద్ధంలో 
జర్మనీకి చాలా జననష్టం సామ్మగినష్టం కలిగింది. 
ఎంతనష్టం కలిగినదో సరిగ్గా లెక్కలు తెలి 
యుటలేదు. కాని శీతకాలంలో ( రష్యనులు దివ్యంగా 
ఎదురు దెబ్బకొట్టి జర్మనులను వెనుకకు తరిమి 
చేసినారు. ఇది చాలా సాహసకార్యం. జర్మను 


1942] 


యుద్ధ సంచిక త్రీ 


సేనలకు అప్పుడు కలిగిన జన నష్టమునుబట్టి 
చూడగా, తిరిగి యీ పర్యాయము రష్యామీదకు 
వచ్చి సవాలుచేయుటకు తగినంత రిజర్వు సేన 
హిట్లరుకు ఉన్నదా అనే విషయం సందేహాస్ప 
దంగానే ఉన్నది. కాని, యా సంవత్సరం - నీత 
కాలంలోకూడా రష్యాతో యుద్ధం సాగించవలే 
నంకే, జర్మనీ నిలువలేదు. కనుక, యీ సంవ 
త్సరం సెస్టంబరు మాసం నాటికి, మధ్య ప్రాం 
చ్యంలో జర్మను సేనలు ముందంజవేసి నిర్ణయిం 
చుకొన్న స్థానాలను ఆక్రమించు కొనవలసియు 
న్నది. 

అందుకొరశకై రలిబియారంగంలో జనరలు 
రోమెలు అను “జర్మను సేనాని నియమింపబడి 
యున్నాడు. అతడు లిబియాలో యుద్ధంసాగించి 
సూయజు కాల్వవరకు పోవలసియున్నాడు. 
క్రీటువద్దనుంచి జర్మను విమానదళమును నడి 
పించి యీజిస్థమీదకై నను 'సిరియామీద'కై నను 
జర్మనులు దండె త్తవలెను, 

వం సముద్రమునకు అడ్డంగా జర్మ 
నులు తమ సేనను యుద్దసాన్నగ్రులను లిబియాకు 
చేరుస్తున్నారు. కాని" వాటిని ఆ సముద్రం 
మీద పోనీయకుండా, మధ్య మార్గంలో ఉన్న 
మాల్టా అను బ్రిటిష్‌వారి దీవివద్దనున్న (బిటిష్‌ 
నావలున్నూ (బైిటిష్‌విమానాలున్నూ దారి కడ్డంగా 
ఉండి, జర్మను సేనలతో జర్మను సామ(్రలతో 
లిబియాకు పోవుచున్న జర్మను నావలను ముంచి 
వేయుచున్నవి. అందువల్ల మాల్దామీదకు 600 
జర్మను విమానాలువచ్చి బాంబులువేసి అచట 
(బ్రిటిష్‌వారి ఆట సాగకుండా చేయవలెనని విశ్వ 


నిర తో 
రా 

లండను మైమ్సు పత్రిక విలేఖరి సైప్రసునుండి 
యిట్లు వ్రాసెను let 

ఆసియాఖండ రాజ్యాలమీదకు జర్మను "సేనలు 
దండెత్తి రావలెనంపే, “సెప్రనుదీవి మీదకు 
ముందుగా దండెత్తవలసియున్నది.  _పైప్రసు 
దీవికి ప్రక్కనున్న టర్కీ. రాజ్యము తటస్పంగానే 


ఉంటుంది. మధ్య ప్రాచ్యంలోని బ్రిటిష్‌ రాజ్య 
మును అనగా, సిరియా మొదలై న ప్రాంతాలను 


జర్మనులు ఆక్రమించుకోదలచినయెడల, జర్మ 
నులు టర్కీమీదకు రాకుండా దానిని విడిచిపెట్టి 
ప్రక్కగా పొరుగు రాజ్యాలమీదనే పోయెదరు. 
క్రీటు దీవిమీదకు ఇదివరలో జరునులు తమ 


la 


ప్రయత్నం చేయుచున్నవి. మాల్దామీదకు జర్మ 
ను సేనలను పంపుటకుకూడా [ప్రయత్నం జరిగితే 
జరుగవచ్చును. 

ఇటు తూర్పువై పునుంచి హిందూ మహాసము 
(ద్రముమీదుగా జపానువారు పడమరగా దండెత్తి 
వచ్చుటకున్నూ, అటు యూరోపుబండంమీదుగా 
తూర్పుగా జర్మనీ "సేనలు దండె శ్తీ వచ్చుటకున్నూ 
ప్రయత్నములు జరుగుచున్నవి గనుక, ఈక తెర 
వ్యూహంలోని ఉభయ శత్రు సేనలను కలియ 
నియ్యకుండా, నుధ్యనున్న బ్రిటిష్‌ సేనలను నొక్క 
కుండా, రెండు శత్రుసేనలను దూరంగానే ఉంచి 
భేదించుటకు బ్రిటిష్‌వారి యుద్ధతంత్రమును (బ్రిటిష్‌ 
వారు సాగిస్తున్నారు. ఇది యిట్లుండగా, జర్మనీ 
మీదకు పడమటి వైపునుంచి (ఇంగ్లాండు వైపు 
నుంచి విమాన దండయాత్రలు వగైరా తీవ్రంగా 
సాగించుటకు నానాటికి (బ్రిటిష్‌వారు తమ బల 
మును వృద్ధిచేయుచున్నారు. 

జర్మనీకి పోరాట విమానములు చాలా తక్కు 
వగానున్నవి. ఒకవేళ జర్మనీ ఎంత ఎక్కు 
వగా విమానాలను సిద్ధపరచినప్పటికీ, రష్యాతో 
సమాన ఉజ్జీగా మాత్రమే యుండగలదు. కాని, 
పళ్చిమరంగ్‌ంలో ఉన్న విమానాలనుకూడా రష్యను 
రంగంలోనికి తీసికొనివచ్చినట్లయితే పశ్చిమ రం 
గంలో జర్మను విమానబలం తగ్గిపోగలదు, 
కాబట్టి యీవిధంగా జర్మను విమానబలమునం 
తను ఒక్కసారిగా ఎదిరించవలసిన అగత్యము 
లేకుండా రష్యాకు కొంత యుద్ధభారమును తగ్గిం 
చుటకై (బిటిష్‌ విమానాలు జర్మనీమీదకుదాడి వెడలి 
కొంత జర్మను విమానబలమును అరికట్టగలవు. 


బీ,టిషువారి సర్వసన్నాహములు. 


విమానాలమీదనే సేనలనుపంపి [క్రీటులో దింపి 
నట్టుగా 'స్రైప్రసులో దింపుటకు వీలులేదు. అప్పుడు 
కీటుకు చాలా సమీపంగా ఉన్న గ్రీసులోనుండి 
జర్మనులు తమ సేనలను పంపగల్లిరి, అటువంటి 
సౌకర్యం ఇప్పుడు సై ప్రనులోఉన్న (బిటిష్‌వారికి 
ఉన్నది. న పెప్రసుకు 150 
మైళ్ల దూరంలోనే బ్రిటిష్‌ వశమందున్న సిరియా 
ఉన్నది. సిరియాలో బ్రిటిష్‌వారు తమ సే; 
లను, విమానాలను, సామగగ్రులను నిల్వ ఉంచ 
కొని స్రైప్రసులో సులభంగా యుద్ధంచేయగలరు. 
కాని అటువంటి సౌకర్యం జర్మనులకు లేదు. 
పైప్రసుకు 800 మైళ్ల దూరములో జర్మనులకు- 


యుద్ధ సంచిక 


(మే... 


స్థావరమైన రోడ్సు అనే దీవి ఉన్నది. సైట్ర 
సుకు 250 మైళ్లలో కాస్టల్లోరిసో అనే విమా 
నాశ్రయం ఉన్నది. దీనిని జర్మనులు ఉపయో 
గించుకోవచ్చును, ఇంతకన్న -సెప్రనుకు సమీ 
పంలో జర్మనులకు స్థావరములు అసంభవం, 
పెవ్రసుకు జర్మను విమీనాలు వస్తే, క్రీటులో 
మాదిరిగా ఎక్కువ బాంబులను చేసికొని రాజా 
లవు. కొద్ది బాంబులను వేసికొని రావాలి. వాని 
నై నప్పటికీ వెంటవెంటనే గురిచూచుకోకుండానే 
(క్రింద పడవేసి పోవాలి. అదిన్నీగాక, (క్రీటులో 
గత సంవత్సరం బ్రిటిష్‌ విమానబలం సమృద్ధిగా 
లేకపోవుటవల్ల జర్మనులు తీవ్రంగా విజృంభిం 
చారు. "కాని స్రైప్రనులో పరిస్థితి ఇవ్పుడు 
ఆవిధంగా లేదు. ఇచట |బిటిష్‌ విమానదళములు 
ఎక్కువగా సమకూర్చబడియున్నవి. 

“సెప్రనులో చేర్పబడియున్న సేనలలో కొంత 
భాగం ఇంగ్లాండునుంచి వచ్చింది. మరికొంత 
భాగం ఇండియానుంచి ” వచ్చింది. ఇండియా 


నుంచి వచ్చిన సైన్యంలోని మహమ్మదీయులు 
తమ మతన్లులే చాలామంది ఇక్కడ ఉండుటవల్ల 
స్వదేశంలోనే ఉన్నట్లుగా ఉల్లాసంగా ఉన్నారు. 
సెప్రనులోని జనాభాలో అయిదోవంతుమంది 
మహమ్మదీయులు. 

“సై ప్రనులో చాలా బందోబస్తులు చేయబడి 
నవి. రస్తాలు చాలా నిర్మింసబడినవి. సిమెంటు 
తోను కంకరతోను చాలా సైనికాశయములు 
నిర్మింపబడినవి. ఈ మిలిటరీ సనులమూలంగా 
ఇచటి జనానికి చాలామందికి కూలి పనులు లభిం 
చాయి. వర్తకపు రవాణాలు క్షీణించడంవల్ల 
పనిలేకుండాఉన్న పాటకఫు జనులకు జీవనోపొ 
ధులు లభించాయి. 

ఈ బందోబస్తులన్నీ _సైప్రను దీవిలో చేయ 
బడుటవల్ల,--మాల్డాదీవి ఎంత ధైర్యంగా శత్రు 
విమానదాడులను ఎదిరించి నిలువగల్లుచున్నదో, 
అదేవిధంగా సైప్రసు దీవికూడా శత్రువును 
తీవ్రంగా ఎదిరించగలదు. 


కోలాండు కన్యలను జర్మనులు బలాత్కరించుట. 
జర్మను జన సంఖ్యాభివృద్దికె ఆందోళన. 


పోలెండు వార్తా (ప్రచురణ శాఖ యొకటి అమె 
కాలోని న్యూ యార్కునగరంలో ఉన్నది. ---- 
అక్క ఆ వ్యవహార శాఖకు డై రెక్టరుగావున్న 
స్టీఫెను రాపేగారు యీ [క్రింది విషయములను 
తెలియజేస్తారు : ఫ్‌ 


1940 వ సం॥లో జర్మనీలో శిశు జనన సంఖ్య 
అత్యుచ్చదశలో ఉంది. జర్మను పురుషులు 
జర్మను స్త్రీలనే వివాహమాడవలెనుగాని సంకర 
జాతి సంతానము జర్మనీలో ఉండకూడదనే సిద్ధాం 
తం జర్మనీలో అమలునందున్నది. కాని 
యిప్పుడు ఆ నియమం పోయింది---ఎందుచేత 
ననగా, జర్మనుజాతిలో జననసంఖ్య తగ్గింది. 
జర్మను పురుషులు పోలెండు స్త్రీలతో సంగమీంచి 


సంతానమును కనవచ్చునని జర్మను అధికారులు 
అనుమతిస్తున్నారు. పోలెండు జాతిని సంస్క 
రించుటకు ఒక ఉద్యమమును జర్మనులు [ప్రారం 
భించారు. పోలెండు దేళ సళ్చిమ ప్రాంతంలో 
హెలెనో అనే పట్టణం ఉన్నది. అచట 
“ పోలెండు జాతి సంస్క_రణాశ్రయము ” అనేది 
ఒకటి ఏర్పాటుచేయబడింది. లోడ్మాండు పరగ 
ణాలోను, 'పోమ్నాను పరగణాలోను ఉన్న 
పోలెండు కుటుంబములలోని మంచి మంచి ఆడ 
పిల్లలు జట్టుజట్టుగా మాయమై పోతున్నారు. 
వాళ్లు నందరిని ఆ సంస్కరణాశ్రయమునకు 
పంపిస్తున్నారు. అచట వాళ్లను డాక్టరులు పరీక్ష 
చేసిన తర్వాత జర్మనులతో వాళ్ల సంభోగం 
చేయుటకై జతకలుపుచున్నారు. 


చనా సీలు యుదరంగములకు వచ్చుట. 
ఆ ఆత ధి 


ప్రస్తుతం చైనాకు రాజధానీనగరంగా ఉన్న 
చంకింగు నగరంలోఉన్న హారిసను ఫార్ళ నుగారు 
అమెరికాలోని న్యూయార్కు మ్స 4 పత్రికకు 
యీ [క్రిందివిధంగా [వ్రాశారు 1... 


చిఠరకాలంనుంచీ చైనా ప్రీలు ఇండ్లలోని పని 
క_త్తెలవలె .పురుమలనే ఆశ్రయించుకొని ఉండు 
టకు అలవాటుపడి ' ఉన్నారు. చైనా స్రీలు తమ 
పాదాలనుకూడా సెరుగనివ్వకుండా, సరుగెత్తుటకు 


యుద్ధ సంచిక ర్‌ 


ఛి టిస్‌ జలాంతర్జామి గ' స్త్రీకి బయలుదేరుట. 


"న్‌ 


జలాంతర్గామి కొంతకాలం సముద్రంలో గస్తీ తిరిగ్మిళత్రునావలను ముంచిన పిమ్మట, తిరిగి తనకు 
కావలసిన టార్సెడోలను, యితర 'సామ(గ్రులను ఎక్కించుకొనుటకు తన తల్లి నావవద్దకు 


చేరుతూ ఉంటుంది. 


అకడ ఏవైన మరమ్మతులుకూడా జలాంతర్లామికి “ చేసినపిమ్యట 


తిరిగీ ఆ జలాంతర్గామి గస సీకి బయలుదేరుతుంది. =, ఈ బొమ్మలో బ్రిటీష్‌ నావికులు జలాం 
తర్గామియొక్క_ ఫిరంగులను బారుచేయుచున్నారు.! “' “ ముంచబడిన శత్రు నావలలోనుంచి రకిం 


వబిడిన శత్రు నావికులు మాత్రము 1,278 మంది (ప్రస్తుతం 


ఉన్నారు. 


వీలులేకుండా ఇనుప చెప్పులు తొడుగుకొని, స్వా 


తంత్ర్యంలేకుండా ఉంటూఉన్నారు. కాని యిప్పుడు 
వారిలో చాలా మార్పు ఏర్పడింది. నేడు చైనా 
స్రీలు కొందరు సోల్డరులవలె గట్టి దుస్తులను 
ధరించి యుద్ధరంగాలలో సల చేయటకు 
పోవుచున్నారు. వారిని తర్బీయతు చేసేటటు 
వంటి నైనిక శిబిరాలకు హాజరవుతున్నారు. 
బర్మా రా లో యుద్ధముచేయుటక్రే పంవబడిన 
చై నాసేనలతో చాలామంది చైనా స్రీలుకూడా 
వెళ్ళి యున్నారు. అచటి చైనా నాసైనికుల వినో 
దార్థంగా యీ చైనా స్రీలు అక్కడ సంగీత కాల 


టిటిష్‌వారికి యుద్ధ ఖై దీలుగా 


కేషములు చేస్తున్నారు. నాటకములను ఆడు 
చున్నారు. ఆటలు ఏర్పాటుచేస్తున్నారు. అచటి 
బర్మావారికి యీ చై న్నాసైనికులకు మధ్య ద్విభాషీ 
లుగా చైనాస్రీలు వారి మాటలు వీరికి, వీరి 
మాటలు వారికి అర్థమయ్యేటట్టుగాచేసి సహాయం 
చేస్తున్నారు. అందువల్ల నే బర్మాలోనికి సంప 
బడిన చైనా సై నికులు బర్మా (పజలయెడల చాలా 
సౌమ్యంగా సరసంగా (ప్రవ _ర్హీంచగలిగినారు. 
చైనా సైనికులకు కావలసిన వస్తు సామ్మ్నగులకు 
'వెలయిచ్చి బర్మావారివద్ద కొనుక్కొానుచున్నారు. 
చాలా స (ప్రవ ర్తింపగల్లు చున్నారు, 


ఫారజన యుదసః యుద్ధసహాయం. 


కలకత్తాలోని 'స్టేబ్సుమను పత్రికలో యీ 
క్రిందిరీతిగా ఒక వ్యాసం (పకటింపబడెను |! 
జపాను విషయములో ఇండియాలోని (ప్రజలు 
భిన్నతత్వాలుగా ఉన్నారనిన్నీ, వీరు నాలుగు రకా 
లుగా ఉన్నారనిన్నీ గాంధీజీ యీ (క్రిందివిధంగా 
ఏభజించినోడు ;._.- 
(1) ట్రిటిష్‌వారిచే సమకూర్చబడిన భార 
తీయ సైనిక పటాలములు ఆయుధాలతో జపాను 


వాళ్లను ఎదిరించి పోరాడుటకు సిద్ధంగానే ఉన్నా 
యి, (2) (బిటిష్‌వారి దాస్యంలోనుంచి భారతీయు 
లకు విమోచన కల్పించేటందుకు జపానువారు 
వస్తే మంచిదే అని వాదించే భారతీయులు చాలా 
మంది ఉన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చి 
జప్తానువారు వెళ్లి పోతారని వారి ఊహా, (8) ఏ 

గవర్న మెంటు వచ్చినాసరే మాకేమీ సంబంధము 
లేదని తటస్థంగా ఉండే భారతీయులు కొంద 


6 యుద్ద సంచిక [మే 
ఢి 


రున్నారు. (4) అహింసా తత్వములో నమ్మకం 
కలిగిన సత్యాగహులు కొందరు తమ ఇళ్లు 
వాకిళ్లు జపానువారు తీసుకొంటే మాట్లాడకుండా 
సమర్పించి, వారితో తర్వాత సహాయ నిరాకరణం 
చేస్తామని అనుచున్నారు. 

పె జెప్పిన నాలుగు పార్టీలేగాక ఇండియాలో 
ఇతర పార్టీలు చాలా ఉన్నవని గాంధీజీ (గహిం 
ఛడంలేదు. 

(ఏ) ముఖ్యంగా యీ దేశంలోని 10 కోట్ల 
మహమ్మదీయులు పూర్తిగా జపానువారి యెడల 
ద్వేషముతో ఉన్నారు. బ్రిటిష్‌వారి ఏలుబడిలో 
యా మహమ్మదీయులకు కొన్ని కష్టనిష్టురములు 
ఉంపే ఉండవచ్చు. కాని జపానువాళ్ల ౦ టే యా 
మహమ్మదీయులకు గిట్టదు. _ సరిహద్దు రాష్ట్రా 
లలోని మహమ్మదీయులుకూడా జపానువారి 
యెడల ద్వేషం వహించియున్నారు. బెంగాలు 
లోను, పంజాబులోను, అస్సాములోను, ఆరకాను 
లోను ఉన్న మహమ్మదీయు లందరికి జపాను 
వాళ్లం పే. గిట్టదు. ఈ మహమ్మదీయులందరూ 
పటాలములలో విరివిగాచేరి పోరాడుటకు సిద్దంగా 
ఉన్నారు. (బి) స్వదేశ సంసొనాధీశులు యుద్దం 
లోకి తమంత తామే దిగి శత్రువును ఎదిరించు 
చున్నారు. (స్రి కిసాను సభలలోచేరిన వారంద 
రూ ఇదివరకు కాం(గెసుకు అండగా జేరియున్న 
వారే. ఈ యుదం (ప్రజా స్వాతం త్ర్యంకొరకు 
చేయబడుచున్న యుద్ధ మేఅని అంగీకరించి వారం 
దరూ జపానువాళ్ల ను ఎదిరించవలెనని తీర్మానం 
చేసారు. కాంగ్రెసు మహాసభ గొప్పగొప్ప ధని 
కులచే పోషింపబడే సంస్థయని నిందిస్తున్నారు. 


(డి) ఈ దేశంలోని ఆదిమ నివాసులెన అడవి 
జాతుల తెగలవారు, నాగులు, సంతాలులు, భిల్లులు 
పూర్తిగా శత్రువును ఎదిరించి పోరాడవలెనన్నారు. 
కాని కాంగ్రెసు ధోరణిని వారు ఒప్పుకోలేదు, 
(ఇ) (ద్రావిడదేశంలోని (వాహణేతరులందరూ జ 
పానువారి నిరంకుశ దౌర్జన్యమును ఎదిరించి 
పోరాడవలెనని ఖండితంగా తీర్మానించారు. దక్షిణ 
భారత దేళంలో యుద్ధ సహాయార్ధం |ప్రజలం 
దరూ తోడ్చడవలెననే పట్టుదలతో పనిచేయుచు 
న్నారు. (ఎఫ్‌ ఇండియాలో వెనుకబడియున్న 
జాతుల వారందరూ |బిటిష్‌వారితోచేరి జపానును 
ఎదిరింన నిశ్చయించారు. (జి) ఆంగ్లో యిండి 
యనులు. (హెచ్‌) భారతీయ కై? స్తవులు, (బృ 
భారతీయ లేబరు ఫెడరేషను వగై.రా కార్మిక సం 
ఘములు. (కె రాడికలు ఫాసిస్టు ప్రతికూల 
పక్షమువారు. (3) కమ్యూనిస్టులు. (ఎల్‌ ) 
క్షత్రియులు, (ఎం) మితవాదులు. (ఎన్‌ ) భారత 
దేశంలోని విద్యార్థి సంఘములు---ఇవి అన్నియు 
కూడా జపానును ద్వేషించి జపానుతో పోరాడ 
వలెననే స్టిరసంకల్పంతో ఉన్నవి. 

వై జెప్పిన పార్టీలన్నియుచేరి ఇండియాలోనే 
జనసంబ్యలో మూడింట రెండువంతులుగా లెక & 
తేలుచున్నవి. కనుక కాంగ్రెసు పక్ష మొక్కటే 
యీ చేశ ప్రజలతరఫున జవాబు చెప్పగలదని 
మాట అసత్యం, కనుక బిటిష్‌వారికి ఇంత 
(పజాసంఘము అండగా నిలిచియున్న సంద 
ర్భంలో (బిటిష్‌వారు యీ జనాంగ బలమును విని 
యోగించి ధ్రైర్యమునువీడక శత్రువు నెదిరించి 
పోరాడుట కెట్టి అభ్యంతరమును లేదు. 


జపాను వైకుంఠపాళి. 


మన యిండ్లలో వై కుంరపద సోపానపటము 
అనే ఆటలాడుకొనుటకు ఉపయోగపడు పట 
ము తరచు కన్పిస్తూ ఉంటుంది. గవ్వలు పాచి 
కలు మాదిరిగావేసి చిత్తుఅయిన గవ్వలను లెక్క_ 
పెట్టి ఆ గవ్వల లెక్క (ప్రకారంగా పటములోని 
గళ్లల్లో మన పాచికను _పైకి జరుపుతూఉండాలి. 
ఒక్కొక్కప్పుడు ఏ గడిలోనై నా నిచ్చెనవచ్చి తే 
సరాసరిగా రెండు మూడు వరునలు దాటి స్వర్షా 
నికి సమీపంగా పోవచ్చును. లేదా మన దుర 
దృష్టంవల్ల ఏదైనా చిన్న పాముగాని పెద్ద పాము 
గాని కరిస్తే కొన్ని వరుసలగళ్ల వరకు క్రింది 
మెట్టులకు దిగజారి అంతకంతకు అధోగతి పాలు 


కావలసి వస్తుంది. మన కర్మానుభవ సిద్ధాంతం 
యావత్తు యీ వైకుంఠపాళి ఆటలో నిత్యం 
ప్రజలకు బోధపడేటట్లుగా పూర్వకాలపు వాశ్లె 
వరో యీ ఆటలాడుకొనేపటమును చాలా 
సొంపుగా తయారుచేసారు. మనము ఎన్నో 
జన్మలు ఎతత్తిననే తప్ప చిట్టచివరకు ముక్తి పద 
విను పొందలేము. అహంకారం అనేది 
పాపకర్మ చేయిస్తుంది. ఈ అహం అనే పాము 
మూలంగా ఉత్తమ జన్మలలోకి క్రమంగా పెకి 
వచ్చినప్పటికి వైకుంరానికి బెత్తెడు దూరంలోనే 
ఉన్నప్పటికీ, పెద్దపాము కరచినట్లుగా “పైనుంచి 
క్రిందకు అనగా, ఉత్తమ జన్మలోనుండి సరాసరి 


1942] 


యుద్ద సంచిక 7 


అధోగతిపాలై పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. 

జపానువాళ్లకు ప్రస్తుతం విజయము లభించి 
నట్లుగానే ఉంటుంది. కాని, “* సామ్రాజ్యాధి 
పతులము కావాలి *” అనే అహంకారంతో అక్ర 
మంగా చై నామీదకు; బర్మామీదకు దండెత్తిన 
జపానువాళ్లకు యీ అహంకారమే చిట్టచివరి 
దళలో, పెద్ద పామువలెకరచి *“ హరహర మహ 
దేవ్‌ :” అంటూ ఒక్కసారిగా, [క్రిందికి పడతో 
స్తుంది. జపాను సేనలు ఎక్కడినుంచి బయలు 
చేరుచున్నవనే విషయం మనము (గహిం 
చాలి. ఇండియాకు నాలుగువేల మైళ్ల దూర 
ములోనున్న జపాను దేశమునుంచి బయలుదేరు 
తున్నాయి. అక్కడినుంచి, అంతదూరంనుంచి 
బయలుదేరిన ఆ జపాను సేనలు, వై నాలో ప్రవే 
శించి కొంతదూరం విస్తరించి, (ఫెంచి ఇండో 
చైనాను ఆక్రమించి, అక్కడినుంచి తాయిలాండు 
లోకి ప్రవేశించి, తాయిలాండులోనుంచి మలయా 
లోకివచ్చి దానిని ఆక్రమించి, సింగపూరును వళ 
పరచుకొని, దానికింకా ద్యణంగాఉన్న డచ్చి 
యీస్టు ఇండీసు దీవులను, టిమారు దీవిని ఆక 
మించీ, ఫిలిప్పయిను దీవులలో విజృంభించి 
అక్కడ తమ బావుటాను నిలువబెట్టి, ' ఆజణరుకు 
దర్మం కంల క్రి ప్రవేశించారు, ల బర్మా ' అనే 
మాట (బ్రహ్మ అనే సంస్కృత శబ్దంలోనుంచి 
వచ్చినదే. బర్మా దేశం అంపేో (బ్రహ్మ దేశం 
అని అర్థము. ఇంద్రుడు ఎక్కి తిరిగేటటువంటి 
తెల్లని ఏనుగు "పేరు ఐరావతం. అటువంటి 
తెల్ల ఏనుగులు బర్మాలో ఇరావతీ నదీతర (ప్రాం 
తపు అరణ్యములో అక్కడక్కడ లభిస్తాయి. 
కాబట్టి పూర్వం పురాణాలలో చెప్పిన ఇం|ద్రలో 
కంకూడా అదే కావచ్చు. హిమాలయ పర్వ 
తాలకు పెన ఉత్తరంగా, హిమాలయ పర్వతాలు 
దాటగానే, బ్రహ్మపుత్రా నది (ప్రవహించే పర్వత 
లోయమీదుగా హిమాలయ పర్వతమును దాటి 
వెళ్ళితే, టిబెట్టు అనే. దేశంవస్తుంది. దీనినే 
సంస్కృతంలో “ త్రివిష్టపం i అని అంటారు. 
(త్రివిష్టసం ఆనగా స్వర్గం అని అర్ధము. ఈ 
టిబెట్టు రాజ్యం చైనాను ఆశ్రయించుకొని ఉన్న 
స్వతంత్ర రాజ్యం. జపానువాళ్లు దక్షిణంగా వెళి 
జావా ద్వీపమును (యవనద్వీపమును) సుమాత్ర 
ద్వీపమును (సువర్ణదీవిని) ఆక్రమించిన తర్వాత, 
| ఊర్ణ ్టగతిగా ట్రహ్మలోకంలోకి చేరవలెనని 
యాత్ర సాగించారు, బ్రహ్మలోక ప్రాప్తి పికాగానే, 


ఇంకా ఉత్తరంగానే పోతున్నారని వార్తలు వస్తు 
న్నాయి. బర్మాలోనుంచి చై చె నాలోనికి పోవచ్చును. 
టిబెట్టును (తివిష్టపమును అనగా స్వర్గమును 
కూడా ఆ్మక్రమించవలెననే కోరికతో బయలుదేర 
వచ్చును, 

పూర్వకాలంలో హిరణ్య కశిపుడు ఘోరమైన 
తపస్సును అనేక సంవత్సరాలు చేశాడు. అన్ని 
లోకాలు జయించేటంత శక్తిని సంపాదించాడు. 
ఇం|ద్రలో కంకూడా జయించాడు.  “* ఇన్ని లో 
కాలు జయించినటువంటి నేనే భగవంతుణ్ని---- 
నేనుకాకుండా ఇంకో సృష్ట్యాధిపతి ఎవడున్నా 
డురా?” అని భగవంతుణ్ని కూడా ధిక్కరించి 
మితిలేని అహంకార పూరితుడై నాడు. ఆఖరుకు 
హిరణ్య కశిపుడు ఏ రాజమందిరంలో సింహాసన 
మెక్కి. కూర్చున్నాడో, ఆ సింహాసనం దగ్గర 
నున్న _స్తంభమే దిద్ధలై. అందులోనుంచి 
నరసింహావతారం అవతకీంది, హిరణ్య కశిపుని 
కడుపుచీల్చి వేసి, హిరణ్యకశిపుని సంహారంచేసింది. 
హిరణ్య కశిపుడు మనిషిచేతులలోగాని మృగాల 
చేతులలోగాని తనకు మరణములేకుండా వర 
ములుపొంది పదునాలుగు. లోకాలు జయిం 
చాడు, కాని ఆఖరుకు మనిషియున్నూ 
మృగమున్నూ కానటువంటి నరసింహావతారం 


చేతులలో మరణించాడు. జపానువాడుకూడా 
తనకు (బ్రిటిష్‌ సింహం చేతులలో చావులేదనే 
గర్వంతో (ప్రవర్తిస్తున్నాడు. తనకు అమెరికా 


వారివల్ల అసజయమురాదని అహంకరించాడు. 
ట్రిటిష్‌వారిమీదను, అమెరికావారిమీదను యుద్ధం 
(ప్రకటించాడు, రష్యామీద మాత్రం యుద్దం 
(ప్రకటించలేదు. చైనాతో వ్యవహార లాంఛనంగా 
యుద్దం ప్రకటించకుండానే అయిదేళ్ల నుంచి 
చై నాకో యుద్ధం సాగిస్తున్నాడు, ఎన్ని రాజ్యాల 
మీదకు దండే త్రీనాా తనకు ఎదురు నిల్సేవాడు 
లేడనే అహంకారంతో బయలుదేరాడు, 

కాని, మొన్ననే జపానుకు ముఖ్య పట్టణ మైన 
టోకియో నగరంమీద అమెరికను విమానాలు 
బాంబులు వేసినాయి. జపానుమీదనే ఘోరంగా 
తీవంగా బాంబులువేసి జపానును భన్మం చేయ 
వలెననే దృఢప్రతిజ్ఞకో అమెరికావారు ప్రయ 
త్నాలు చేస్తున్నారు. జపానువాడు తన స్వదేశం 
విడిచి నాలుగువేల యెళ్ల దూరంవచ్చి బంగాళా 
ఖాతంలో అండమాను దీవులలో మకాం వేశాడు. 
ఆజరుకు యీ అథాతంలో దిగిన తర్వాతనే, 


8 యుద్ధ నంచిక 


[మే 1942 


వానిపని అగాధంలోకి దిగినట్లవుతుంది. హిందూ 
దేశంమీదకు దండెత్తి రావలెననే కాంక్షతో 
హిందూమహాసముదద్రంలోకి రాగోరుచున్నాడు, 
అందుకనే మెడగాస్క్టరుకు బ్రిటిష్‌వారు ముందు 
గానే చేరారు. సింహళంకూడా ఆక్రమించవలె 
నని దండెత్తి వస్తాడట, ఇక్కడ సింహళం 
వద్దనే, మన హిందూ దేశంవద్దనే వానికి 
తప్పకుండా చావు మూడగలదు. ఇక్క_డ 
భారత దేశాన్ని రకీంచుకొనుటకోసం భారతీయ 
సె న్యాలు అపారంగా బ్రిటిష్‌వారి సహాయంవల్ల 
తయారవుతున్నాయి. భారతదేశంలో 40 కోట్ల 
జనసంఖ్య ఉన్నది. చై నాలో శీర్‌ కోత థను 
లున్నారు. అక్కడ చై నాలో జపానువాడు అయి 
దేళ్లనుంచీ యుద్ధం చేస్తున్నప్పటికీ, ఆ యుద్ధం 
అనంతంగానే ” సాగుచున్నది. అదేవిధంగా 
భారతదేశంలోకూడా జపానువాడికి అనంతమైన 
పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇటు ఛై నా 
తోను, ఇండియాతోను దీర్హ యుద్ధం చేస్తున్న 
కాలంలో, అమెరికా పీతలు జపానుమీదనే 
(పత్యతమై, వాడి స్వదేశ _స్తంభమునే బద్దలుచేసి 
వాడి స్వరాజ్యమునే సర్వనాశనం చేయగలవు. 


బ్రిటిష్‌ సింహముయొక్క తంత్రంవల్లనే 
నాశనంకాగలడు. బ్రహ్మచే శం జయించి 


త్రివిష్టపమునకు (అనగా స్వర్గానికి బెత్తెడు 
ఎడంగా విజృంభించి, స్వర్గారోహణం చేయ 
డానికి సమీపించుచున్న జపానువాళ్లకు టోకియో 
నగరంమీదనే బాంబులుపడి, స్వంత దేశమే సర్వ 


నాళనమైపోయే రోజులు వచ్చాయి. వైకుంరానికి 
సమీపించుచున్న వాడికి ఆబరుకు పెద్ద పాము 
కరచినట్లవుతుంది. పరమపద సోపానాలు ఎన్ని 
హై కెక్కినా అహంకారంతో, సామ్రాజ్యాహం 
కారంతో విజృంభించేవాడికి 'పెద్దపాము కరవక 
తప్పదు. అధోగతి తప్పదు. ఆళతు పరా 
జయం త్వరలోనే ఉన్నది. సింహళంవద్దకు 


వచ్చినప్పుడే నరసింహావతారం (ప్రత్యక్షం కావచ్చు. 
భారతదేశం జపానువాళ్లకు భరింపజాలని దుర్భర 
దేశం కాగలదు. బ్రిటిష్‌ (ప్రధానియైన చర్చిల్లు 
గారు సూచించిన అంత్యవిజయం తప్పక సమీ 
పిస్తోంది. బ్రిటిష్‌ సింహపు చేతులలోనే సంహో 
రం తప్పకుండా జరుగుతుంది, 


బర్మాలోని మద్రాసు పటాలములు. 


మద్రాసు రాష్ట్రవానులు కొన్ని పటాలము 
లుగా ఏర్పరుపబడి మైనర్లుగాను, సాపర్లుగాను 
(యుద్ధరంగంలో వటాలముల మార్గ సౌకర్యము 
లను బందోబస్తులను చేయునట్టి మార్గ కర్మకారు 
లుగా) బర్మాలో పనిచేయుచున్నారు. “ భారతదేశ 
సైన్యముల పరిశీలించు (పేకక (ప్రముఖు డొకడు 
బర్హాకు వెళ్లి చూచెను. వారితో వారి స్వభాషలో 
మాట్లాడినప్పుడు వారు పరమానందభరితులై నా 
రు. వారి మకాము యావత్తూ చాలా పరిశుభ్రంగా 
ఉంది, వారితో కలిసి కమ్మని తేయాకు పానీయం 
తాగి చాలాసేపు సంభాషణచేసాడు. వారివద్ద ఒక 


MADRAS ; 


పెంపుడు బర్హాకోతి ఉంది. అది అందరి బుజాల 
మీదకు ఎగురుతూ ఉంటుంది. ఆ పటాలపు ఆఫీ 
సర్లు (పై అధికార్లు ఒక గుహలో మకాముచేసి 
యున్నారు. వారితో చాలాసేపు సంభాషించగా 
వారుచేసిన అనేక ఘనకార్యాలు నివరించి 
చెప్పారు. ఈ మద్రాసు పటాలములో ఇంత 
వరకు 5 గురికి మాత్రమే ఒక బాంబు (ప్రేలుడు 
వల్ల గాయములై నవి. వీరు సయాంలోకూడా 
పనిచేసారు. “ఇటువంటి మద్రాసు పటాలము 
యొక్క. సామర్థ్యానికి మద్రాసు (ప్రజలందరూ 
గర్వించవచ్చును. 


PRINTED AND PUBLISHED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


